


(కవితలు) 


మూతని నంటాత 


హు (స్థాపితం: 1985 రి.నెం. 5481/96) 
స్యూూాబుతి ఇ.నెం. 17-4/5, ఆనంద భవన్‌, టీచర్స్‌ కాలని, 
హుస్నాబాద్‌ హుస్నాబాద్‌, జి॥ కరీంనగర్‌. 

ఫోన్‌: 08721-55433 


THANDLAATA 
(Poems - 1984-2002) 
by SRIDASYAM LAXMA!IAH 


© Poet 


NOOTHANA SAHITHI PUBLICATIONS No. 4 
APRIL, 2002 
Copies : 1000 


TITLE : KONDA RAMMOHAN 
Godavarikhani. Ph. 49756 


Price Rs. 30/- 


For Copies : 


Smt. M. GODADE VI, 

H.No. 11-73/2, Hanamkonda Road, 
HUSNABAD - 505 467 Dist. Karimnagar (A.P.) 
Phone : 08721-56620 


Disha Book Center, 
Chikkadapalli, Hyderabad. 


Navodaya Book HOUSE, 
Kachiguda, Hyderabad. 


Prajasakthi Book House, Hyderabad and its BRANCHES. 


Sahacharika Book Mark, 
Qudbiguda, Hyderabad. 


VISALAANDHRA PUBLISHING HOUSE, Hyderabad 
and its BRANCHES. 


Printed at 
SRI SHANTHI Offset Printers, Hanamkonda. Ph. 579541 





నా పలకరింపు... 


“(పేగు తెంచి మాతృత్వవు మాధుర్యం వంచిన అమ్మకు, 
ఆత్మీయతను వంబే అత్తమ్మ జయ(వ్రదమ్మకు, నా కవితలకు తొలిభోతై, ఈ పుస్తక 
వ్రచురణకు చేయూతనందించిన నా నవాదరి గోదాదేవికి, 
“నీ పుస్తకం ఇంకెప్పుడు వస్తుందని” ఆశతో అడిగే తనయుడు హరీష్‌రు, 
1982లో నేను వెలువరించిన నా తొలి కవితా సంకలనం భావచిత్రాలు” నుండి రెండు 
దశాబ్దాలుగా నా సాహితీ గమనంలో తోడై నిలిచిన బాటసారి, నా ఆత్మీయ సాహితీ 
మిత్రులు డాక్టర్‌ టి. శ్రీరంగస్వామి గారికి, వారి శ్రీమతి శ్రీలక్ష్మీ గారికి, 
నా కవిత్సం చదివి, నలవోలనందిన్తూ నన్ను (ప్రోత్సపొన్తూ నా నుంచి వుంచి కవితా(నీ) 
ఆశిన్తూ రాయిస్తున్న వొస్మాబాద్‌ కవిమిత్రులు అన్హవరం దేవేందర్‌, దార రామచంద్ర గార్లకు, 
నా రచనలకు మార్గదర్శకంగా నిలిచిన సాహితీ మిత్రులు డాక్టర్‌ కాలువ మల్లయ్య, 
వరుల శివకుమార్‌, డాక్టర్‌ నందిని నిధారెడ్డి, నమిలికొండ బాలకిషన్‌రావు, అనిశెట్టి 
రజిత, రాకుమార, పిట్టల రవీందర్‌లకు, 
నా కవితలు ప్రచురించిన ఆయా పత్రికల సంపాదకులకు, నా ఎదుగుదలను 
(పోత్సహిన్తున్సు సాహితి నంస్థలు, సాహితి సాంన్భృతిక నమాఖ్య (వీణవంక), సాంన్కృతి 
నమాఖ్య(విజయవాడ, వరంగల్లు, జమ్మికుంట), ఉదయ సాహితి (గోదావరిఖని), సేవ 
సాహితి (గోదావరిఖని, నూతన సాహితి (హుస్ఫాబాద్‌), శ్రీలేఖ సాహితి (వరంగల్లు), 
సాపొతీ నమితి (వరంగల్లు), మంజీరా రచయితల సంఘం (సిద్దిపేట), కరీంనగర్‌ జిల్లా 
సాపొతి సంసల నమాఖ్య సాహితీ గౌతమి (కరీంనగర్‌), తెలంగాణా రచయితల 
వేదికలకు, సాహితి మిత్రులకు, రాష్ట్రస్థాయి అవార్డులనిచ్చి గౌరవించిన నంస్థలు 
సాంన్భృతీ సమాఖ్య (పాన్ఫూలుు,, చెతన్య (స్రవంతి (తెనాలి) సంస్థల బాధ్యులకు, 
1984-1998 వరకు జర్హలిజంలో నాకు తోడై నిలిచిన గోదావరిఖని (పెన్‌ న్రబ్‌ మిత్రులకు, 
ముఖబిత్రాన్సి డీజైన్‌ చేసిన బెల్లెలు-బావ సౌభాగ్య, రాంమోహాన్‌గార్ధకు, “మావాడు 
కబిత్తం రాస్తాఢని” వరిచయంచేసే అక్సయ్య-బావలు శ్రీమతి శారద-రామస్యామి, 
అన్హయ్యలు మనోహర్‌ స్వామి, వెంకటేళ్టుర్దు, నత్యనారాయణస్వామి, తమ్ముళ్ళు 
నర్సింవాస్వామి, ఎద్యానాగర్‌లకు, వదినెమ్మలకు, మరదల్లకు, 
నకాలంలో అందంగా ముద్రించి ఇచ్చిన వాన్మకొండ శాంతి (పెన్‌ నర్సింహారెడ్డి గారికి, 
పలకరింవులతో కృతజ్ఞతలు తెలువుకోకుండా ఎలా ఉండగలను” 


- శ్రీదాస్యం లక్ష్మయ్య 


శ్రీదాన్యం లక్ష్మయ్య 
5 


జన నినాద రథచక్రాలు 


మడికట్టుకు కూర్చున్న అస్పృశ్యతా స్పృహల్షి తడిమి 
కుళ్ళి కంపుగొడుతున్న ఆచారాల మరకల్ని 
మానవతా వాదంతో రుద్దుతూ 

నగరీకరించిన నవీన పోకడల నగిషీలు చెక్కుతూ 
ఆధునిక సమాజపు అద్దాలమేడకు 

దుర్దేద్యమైన వునాదుల్ని నిర్మిస్తూ 


మహాప్రపంచం ద్వారాల్ని తెరచి 


అంతరాంతరాళాల్ని శోధిస్తూ 

నన్ను-నిన్న గురించి కవిత్వీకరిస్తున్నా 

నా పయనం భావనా ప్రపంచంవైపు కాదు, భౌతిక ప్రపంచంలోకి 
చరిత్ర పుటల్లో చిక్కిన శిధిలాల సాక్షిగా నా కలం నిండా 
పరిణామ పరిస్థితుల సారం నింపుకుంటున్నా 

యూల సూత్రాలను మఘూలనబెట్టకుండా 

నిజాయితీగా నిజాల్ని నిర్ణయంగా కక్కుతున్నా 

గతించిన కాలం వెంబడి అగ్ని వర్షపుధారలు రాలిన గుర్తులు 
కలుసుకోని సమాంతర రేఖల గుట్టును 

బట్టబయలు చేసిన ఛాయలు 

ఆత్మగౌరవ పతాకం చేబూని వ్యూహకర్తల దునుమాడిన కసి 
వెలుగు పూలను వికసించనీయని చీకటి రాత్రుల్ని 

బతుకంతా అమావాస్యలా తెల్లారిన జాడల్ని 

అస్తిత్వ వాదనల అరణ్య రోదనల్ని 

ఊపిరులాగిన ఉరి కొయ్యల్ని స్మరిస్తూ... 

మహోత్తుంగ తరంగంలా ఉబికివస్తున్న భావనా గనియై 
సహజీవనా స్పర్శ పార్మ్యం నుండి 

జన నినాద రథచక్రాలు నడిపిస్తున్నా....... (నవంబర్‌, 2001) 


చ 


తండ్త్లాఠు 


పేగు బంధం 


ఉసిల్ల పుట్టలా సమస్యల దండు తరుముకొస్తుంటే 
అవస్టలతో అపసోపాలు పడుతూ ప్రాణం సగం చచ్చిపోయింది 
అత సుడిగుండంలో నుండి 

బయటపడే మార్దంలేక విలవిలలాడుతోంది 

పస్తుల కాలం వెంట గతుకుల బాటపైన 

కుదుపుల జీవనం రోతమయమై పోయింది 

సత్తువ లేని, ఎముకల గూడు 

కాడెక్కేందుకు కజ్టింతలు చేసుకొని చూస్తోంది 

పేగు పంచిన జీవాలు - పేదరికమే నీ కర్మని 

అన్ని బంధాలు తెంచేసుకొని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాయి 
అడుక్కచ్చుకున్న దరిద్రం ఆకలి పేగుల్షి అదిమిపడుతుంటే 
పుట్టుకతో రాని మూడో కాలే ఊతమై నడిపిస్తూ... 


. ఆరడుగుల నేలవైపు అడుగులేయిస్తున్నది, తొందర పెడుతున్నది 


బల్మీటికి పడినా సుక్కబొట్లు రాల్టని 

లొట్టలుబోయిన కళ్టబోపుని దారిమళ్జిస్తున్నది 
చీత్కారింపులు అసహనాలు నా ఆయుస్నను ప్రశ్నిస్తున్నా 
మానవత్వపు మమకారం ఇంకా ఆశలు రాల్లుతున్నది 
అప్పడే నా ఫోటోని ఎన్‌లార్ట్‌ చేయించాలనుకుంటుండ్రు 
ప్లాస్టిక్‌ పూల దండ కోసం బేరం చేస్తున్నారు 

లీలగా కనిపించినా, బాధగా వినిపించినా 

దిక్కుతోచని దైన్యంతో నేను 

మౌనంగా నాకేసే చూస్తున్న ఆకాశం 

అనంత ఆలోచన ప్రతీకలంగా 

మిగుల్తుకున్నాం అనుభూతుల పుటల్షి 
ఆత్మీయతానుబంధాల సంబంధ నాటకరంగాల్ని 


పై పై మెరుగుల ఆహార్యం అంతరాభిముఖాల్ని (సెప్టెంబర్‌, 2001) 


శ్రీదాన్యం లక్ష్మయ్య 
7 


సతికి ప్రాణం పోయండి 


బంగరు పంటల పల్లెసీమలో 
మేడల మిద్దెల నగర వీధిలో 
హుషారు మత్తుకు, నిషా జగత్తుకు 
వృధాగా కాలం ఏడవకండి 
ఉడుకు నెత్తుటి యువకుల్లారా 
యథార్థమంచి కదలండి 
భావిభారత పౌరులు మీరు 
రేపటి యుగదాతలు మీరు 
బ్రాతలు మీరు - నేతలు మీరు 
చేతన నిండిన శక్తులు మీరు 
మీదే నవత - మీదే చరిత 
భవితిక మీదే నవ యువతా 


జన్మను పంచిన కన్నభూమినీ 


తండ్లాట 


అమ్మగజూచే నమ్మక ద్రోహుల 
రొమ్ముల అమ్ములు గ్రుళ్చండి 
వధ్యశిలలపై నిలపండి 
నడిబజారులో నలుగురుజూడగ 
బరితెగించిన బజారు రౌడిల్‌ 
హజారులున్నా అదరక బెదరక 
సవాలు చేసి నిలవండి 

నీతికి ప్రాణం పోయండి 
కన్నూ మిన్నూ కానక మసలే 
కామాంధుల రాక్షస కృత్తకపు 
ఘోరాలింకా ఆపండి 
దారుణకాండను మాపండి 
జగతిన శాంతిని నింపండి 
నవీన జీవన నాగరికతలో 
మహీతలమ్మున మారణకాండకు 
కుట్రలుపన్న కుషాగ్ర బుద్దిని 
ఖననం చేయగ తరలండి 
కదం తొక్కి అడుగేయండి 
రాజకీయపు రంగుకు పొంగక 
గమ్మం మరువక కదలండి 
రంగులు మార్చే ఊసరవెల్లుల 
నిజ స్వరూపం ఎరుగండి 


నిజాయితీని నిలుపండి. 


శీదాన్యం లక్ష్రయ్య 
ర 


నను 


అవినీతికి హారతులిస్తూ 

జన సౌఖ్యం భోజ్యం చేస్తూ 

మదంతోడ మొరిదే జీవుల 

అనవరతం భరతం పడతా 
మానవతుల శీలందోస్తూ 
నిండు బతుకులెన్లో కూల్చే 
రాబందుల రాక్షసకృత్యపు 
తలరాతలు మార్చేస్తానోయ్‌ 
తలబిరుసులు దించేస్తానోయ్‌ 

రోడ్డు ప్రక్క దీనులగాధలు 

గోడుమనే జీవుల ప్రాణం 

అనుక్షణం సంరక్ష్తిన్తా 

తిమిరంతో సమరం చేస్తా 
ధర్మాన్ని, నీతిని, నాతిని 
పెరికి, విరిచి, నలిపేవాళ్టను 
సమూలంగ ఖననం చేస్తా 
ఇకంగా సమాధి కడా 

మనవత్వమన్నది మరిచి 

నేరాల్లో విహరించేస్తూ 

అపకారం చేసే కళ్ళకు 

కారాన్ని రుచి చూపిస్తా 


(“సాంస్కృతీ సమాఖ్య-పొన్నూరు , 1985లో గాప్టనా యి కవితల పోటీలలో 
ద్వితీయ బహుమతి - “శ్రీలేఖ సాహితి-వరంగల్లు "వారి 'వృష-2001లో ప్రచురితం.) 


తండ్ష్డాట 
10 


తండ్లాట... 


దగాపడ్డ జీవితపు జ్ఞాపకాలు 
బతుకు బందిఖానాలో 
బలిపీఠమెక్కి కూర్చున్నాయి 
అపురూపమైన ఆశల సౌధం కూలి 
చెల్లా చెదురైన శిధిలాలు 

గతాన్ని వెక్కిరిస్తున్నాయి 

యిజాల చేష్టలకు జడిసి 

నిజాలు ఉరేసుకొని 

నిశ్శబ్దంగా హరీమంటున్నాయి 
అవినీతి బజారులో 

నిజాయితీ కన్య రోదిస్తూ 

నగ్నంగా పరుగెడుతోంది 
కనికరంలేని కసాయి మూకల 
పరిష్వంగ పదఘట్టనల క్రింద 
నలిగిపోతున్న అమాయక జీవుల 
ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి 
ఘుద్మజలాల నానిన తనువుకు 
ఊరట గాలులు కరువై 

ఉక్కిరి బిక్కిరవుతూ 
ఉసూరుమంటున్న జీవితాలను చూసి 


ఆరాటం తల్లడిల్లుతోంది 


శ్రీదాన్యం లక్ష్మయ్య 
11 


బతుకు భారమై, భవిత కరువై 

నూరేళ్ల జీవితాలు మూన్నాళ్టకే బుగ్గిపాలవుతుంటే 
మసిబారుతున్న బతుకుల్ని చూసి 

మనసు చివుక్కుమంటోంది. 

ఆకలి కేకల హాహాకారాలు 

చెవుల్లో గింగిరాలు కొడుతున్నాయి. 

కళ్ళ మూసినా-తెరిచినా 

దగాపడిన దీనుల హీనపు బతుకుల నేపథ్యాలే 
కథలు... కథలుగా... 

కళ్ళముందు కనిపిస్తున్నాయి 

వరకట్నపు విషకోరల్లో చిక్కి 

నలుగుతున్న పడతుల వ్యధలు 

లాంఛనాల కాష్టంలో పడి-వాడి 

మాడి మసవుతున్న పద్మాలు 

పచ్చటి పందిళ్ల క్రింద 

పారాణి కూడా ఆరకముందే 

ఆరళ్ల ఆజ్యంలో సమిధలవుతున్న 
సంఘటనలే సాక్షాత్కరిస్తున్నాయి. 

ఈ దురవస్థల దుస్థితి నుండి 

సగటు మనిషి బయటపడాలని 

ఆశ ఉవ్విళ్ళూరుతోంది 

కణకణ మండుతున్న కష్టాల కొలిమిలోంచి 
నికృష్ట జీవుల ప్రాణాలు బయటపడి 
ప్రశాంత జీవనం సాగించాలని 

మనసు తండ్లాడుతోంది. 


('వందేమాతరం-వారపత్రిక' 20-27 నవంబర్‌, 2001 సంచికలో ప్రచురితం.) 


అపర ధన్వంతరులు 


అరశతాబ్దం ఆవరించిన 

స్వతంత్ర్యం నా జాతికి 

కడుపునిండా తిండి దొరకని దుస్థితి ఈనాటికి 
అన్నపూర్ణ దేశంలో పుట్టినందుకు 

అన్నం కూడా దొరకని పరిస్థితులు 

ఆరుగాలం చెమటోడ్డినా 

ఆకలి కేకల అంతర్లాంలు 

ఉన్నా యెన్నో దేశంలో 

రాముని గోలల రాజకీయాలు 

స్కాములమయమైన పాలకపక్షాలు 

చెవుల్లో పూలు పెట్టే శ్వేతపత్రాలు - ముడుపుల పర్వాలు 
ఊచకోతలు - బలవంతపు చావులు 

యువతను చిత్తుచేస్తున్న మహమ్మారి గుట్కాలు 
ఉగ్రవాదం దుష్కార్వాలు - తీవ్రవాదం మారణహోమాలు 
వేర్దాటువాదుల వరంగాలు 

వరకట్నాల కాష్టంలో - సమిధలవుతున్న అబలల ఆర్తనాదాలు 
పొంతన లేని నేతల నీతులు 

పరిఢవిల్లుతున్న ప్రపంచీకరణ 

కులమతాల కుత్తిత పోరులు 

నిరుద్యోగ రక్కసి కరాళ నృత్యం 

ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న 

ఆకలి - అవిద్య - అశాంతి - అవినీతిని అంతంచేసే 
యాంటిబయాటిక్స్‌ కావాలిప్పుడు 

అందుకే యువతరం 


అపర ధన్వంతరులు కావాలి. 


(హుస్నాబాద్‌ “కవిగానం” “సిమాంట లో - నవంబర్‌, 2001) 


శ్రీదాన్యం లక్ష్రయ్య 
13 


న్‌క్తే బిరుదిన్వాలోనని... 


వేల్డుల మందిరమావల నిల్సుని 
తీవ్రంగా ఆలోచిస్తున్నాను 

నీ నటనకు 

ఏ బిరుదివ్వాలోనని... 

మా దేశంలో 

బిరుదులకేం కొదవలేదు 
పుచ్చుకునే వారుంటే 

పుట్టించే బిరుదులు కోకొల్లలు 
నీవు నటన నూత్రధారివి 
అయినా - 

నిన్నె ఆడించగల సమర్ధులు 
ఈ దేశంలో ఉన్నారు సుమా | 
సిరిని వరించిన మూక 

ఆ సిరినే ఎరగా ఉంచి 
లోకాన్నే ఆటాడిస్తూ 

కానిది జెనంటూ, ఐనది కాదనిపించే 


ఉద్దండులుర్సవంచారు, యిక 
ళు 


తండ్లాట 


14 


నీవెక్కడ ? 

ఆనాడెన్నడో... నువు 

దుష్టసంహారం చేశావని 

కొందరు పురాణాలు రాస్తే 

సదువుకున్నా... కావొచ్చనుకున్నా 

ఇప్పడు జరిగేదంతా శిష్టసంహారమే సుమా ! 
మందిని ముంచే వ్యాపారాలకు 

నీ పేర్లే పెడుతున్నారు 

బోగస్‌ స్కీములతో ఊదరగొడుతూ 
మధ్యలోనే బోర్డుల్ని తిప్పేస్తున్నారు 

మత్తున ముంచెత్తే బ్రాంది షాపులకు 

నీ పేర్లే ఖరారు చేస్తున్నారు 

నీ పేరుతోనే దోపిడీకి శ్రీకారం చుడుతున్నారు. 
నిన్ను సైతం నిలువు దోపిడీ చేసేస్తున్నారు. 
నట సూత్రధాలీ నీ మహిమలెక్కడ 

నీ ఉనికి మటుమాయం చేసినా 

నీకు బెంగ లేదు - కారణం 

వీవు రాయివే కనుక - కదూ, అందుకే 
చలనం లేని నీవద్దకు తరతరాలుగా 
నిరంతరం చీమల బారుల్లా చేరుకుంటున్న 
జన సమూహాన్ని చూస్తుంటే 

జాలనిపించి ఆలోచిస్తున్నా - 


నీకే బిరుదివ్వాలోనని. 


సమయసూచి స గ తం 
గణ గణ తరంగాలను 
గదినిండా నింపేస్తూ 
సమయాన్ని సూచించేందుకు కాలగమన లేఖినిగా 
నన్న తయారు చేసావ్‌ 
నా సూచికల కదలికలను 
అనుక్షణం పరిశీలిస్తావ్‌ 
గాభరాగా - గర్వకారణంగా 
నన్ను చూసి ఫీలవుతుంటావ్‌ 
ఆగుంటిస్తావు... ఆరాట పడుతుంటావు 
అప్రయత్నంగానే - నవరసాలు బఒలికిస్తావు 
అనునిత్యం ఆత్మబంధువై అక్కున దరిచేర్షుకుంటావ్‌ 
మేడల్లో - గుడిసెల్లోనూ సమద్యష్టిని చూస్తుంటావు 
అది నీకు తృప్తి - రు ముని? 
టిక్‌... టిక్‌ మనే సోయగాలు తనువంతా పలికిస్తూ 
సమయ స్వరాలొలికిస్తూ 
నిశ్శబ్దం ఛేదిస్తూ 
ద్వాదశ తీరాల్ని ప్రతి నిమిషం పరిభ్రమిస్తూ 
అహరహం శ్రమిస్తూ - అవిశ్రాంతిగ గమిస్తూ 
కనురెప్ప సమయాన్ని కూడా వదలక కాలాన్ని లెక్కిస్తూ 
ఈ లోకంలో 
నీ ఆయువెంత దగ్గర పడుతున్నదో 
హెఛ్చరించడానికే నేనున్నానని 
నీవు తెలుసుకోలేక పోతున్నావు 
ఇదే నాకు తృప్తి. 


(1984, జూన్‌ “చిత్రిక వారపత్రిక, కరీంనగర్‌) 


తండ్లాట 
16 


నూతన సృష్టికి పునాదివెయ్యి 
ఈ పురుషాధిక్య ప్రపంచం నీవు అబలవంటూ 
కష్టాలనేవి నీ ఖర్మంటూ 
నీ వదనమే వేదనా నిలయమంటూ 
సీత గీత దాటి నాడు కష్టాల పాలయ్యిందంటూ 
నాలుగు గోడల మధ్యన నిను బంటి చేస్తుంటే 
వేల ఖరీదు చేసి నీవు కొన్న వరుడు 
నిను కీలు బొమ్మను చేసి నలిపేస్తుంటే 
నీ ఉనికిని మటుమాయం చేస్తుంటే 
పురాణాల్లో పూజించబడ్డ నీవు 
ఆదిపరాశక్తివంటూ ఆలాపించబడ్డ నీవు 
కన్నీళ్టతోనే నీ కడుపును నింపుకుంటూ 
బాధల సుడిగుండంలో భారంగా బ్రతుకీడుస్తూ 
కాటేసిన కాలంపై - కసిగా ఎన్నాళ్ట్ళుంటావ్‌ ? 
కలలను మింగిన కళ్ళకు - అలసట నెన్నాఖ్చిన్తావ్‌ ? 
అడవిన వెన్నలనిస్తూ - బ్రతుకెందుకు హారతి చేస్తావ్‌ ? 
ఎలుగెత్తే స్వరం నీవై 
ఆకాశంలో సగం నీవై 
పోటెత్తిన సముద్రవుటలవై 
కాటేసే కాలనాగువై 
అహంకార గర్వమదాంధుల 
పీకమణచ ముందడుగేసెయ్‌ 
నీ ఉనికిని జగతికి చాటెయ్‌. 
సబలవై 
ఈ అవస్థల వ్యవస్థను సమూలంగా సమాధిచెయ్యి 
అందరూ సమానమంటూ నూతన స్యష్షికి పునాదివెయి. 


శీదాన్యం లక్ష్మయ్య 
17 


హైటెక్‌ చిప్ప 
నాకో చిప్ప కావాలి 
కడుముంతల మీదికి కాదు 
రాచిప్ప అసలే కాదు... 
వీలయినంత పెద్దది 
యింకా చెప్పాలంటే 
చిప్పల్గొకెల్లా పెద్ద చిప్ప - హై టెక్కు చిప్ప 
కరువోచ్చి కుదిపేసినా 
వరదలొచ్చి ముంచేసినా 
గడ్డం సవరించుకొని - దెబ్యం ముఖమేనుకొని 
దేవులాడడానికి కావాలి అతిపెద్ద చిప్ప 
ప్రపంచ బ్యాంకు మొత్తం చాప చుట్టినా 
ఇంకా... ఇంకా... ఖాళీ ఉండేలాంటి చిప్ప 
ఈ చిప్పను మోయడానికి నేనే అక్కర్లేదు 
తోట్లాది ప్రజలు సిద్ధంగా ఉన్నారు 


అప్పల కోసం తిప్పలు అక్కర్లేదు 


తండాలు 


18 


తీర్షేదనలే లేదు - తాకట్టులే తరువాయి. 
కుట్లు వేసిన పాపానికి 

అన్నింటిపైనా రేట్లు పెంచుకోవడానికి, 
అన్నదాతల వెన్నుల్లో “గాటొలు పెట్టడానికి 
హై టెక్షిక్‌లెన్నో ఉన్నా... 

అందినంత దండుకుని - 

ప్రచార పటాటోపాలతో ఖజానా ఖాళీచేసి 
శరపరంపరగా శ్వేతపత్రాలు వదిలేసి 

జనం చెవుల్లో పూలు పెట్టడానికి 
అభివ్యద్ధినంతా 'ఐజన్‌'లో భద్రపరచి 

చేతి వృత్తుల చేతులు విరిచేసి 

“ఆదరణ” కిట్‌లతో ఆదుకునేందుకు 
ప్రోక్షయిన్‌ల “పనికి ఆహారం” కోసం 
ఉపాధి కల్పనా పధకాల ఊదరగొట్టిందుకు 
కునారిల్లుతున్న మైనారిటీల 'రోష్షీలకు 
రెగ్యులర్‌గా రెగ్యులేటరీ పొగబెట్టి 

కొత్త టారిఫ్‌లను సవరించటానికి 

కరువు బరువుతో అన్నివర్హాలపై భారం మోయించడానికి 
ఈ హైటెక్‌ తిప్టలు నా కోసం కాదు 
స్వర్ణాంధ్ర సాధన కోసం - 


బలహీనవర్లాల సంక్షేమం కోసం. 


(18-2-2002 “విశాలాంధ్ర దినపత్రిక సాహిత్యానుబంధంలో ప్రచురితం) 


శ్రీదాన్యం లక్ష్రయ్య 
19 


దబ్బు... డబ్బు... డబ్బు... 


డబ్బు - 

నా వాకిట్లోకి రాకముందు 

దైన్యం ముఖమేసుకుని జోలెపట్టి అడుక్కున్నాను 
డబ్బు - డబ్బు - డబ్బు - అని అరిచాను 

అరచి అరచి అలసిపోయాను 

నా అరపులు ఎవ్వరినీ కదిలించ లేదు 

ఆకలితో సుళ్ళ తిరిగిన పేగుల రొద 

ఎవ్వరికీ వనిపించ లేదు 

దరిద్రం మూటగట్టుకున్న నన్ను చూసి 

నా అన్నవాళ్ళంతా నాకు దూరం అయ్యారు 
నన్ను చూడటానికే అసహ్యించుకున్నారు 

నన్ను మనిషిగా చూడటమే నరమనుకున్నారు 
డబ్బే సర్వస్వం అనుకున్న వాళ్ళకు నేను దూరమయ్యా 
ఆశల్ని కలిగిస్తూ - డబ్బు 

నాకందనంత దూరంలో నిలిచి 

నా సగం జీవితంతో ఆటలాడుకుంది 

అది నా దగ్గరికి రాదని తేలిపోయాక 

దాని గురించి మరిచి పోయాను 

రెక్కలని ముక్కలు చేసుకున్నాను 

రక్తాన్ని - కరిగించి మరిగించి - 


తండ్షాటి 


20 


చెమట చుక్కలుగా మార్చాను 

శ్రమైక జీవన ఫలాల్ని పొందాను 

చెమట పరిమళాల సోయగాలతో 

ఆకలి సామ్రాజ్యాన్ని అంతం చేసి 

చిల్లర నాణేల జల్లెడ పట్టాను 

కరకు కాగితాలపై పీటముడేసుకుని కూచుని 
వెండి పల్లెంలో తెల్లటి మెతుకుల్ని ఏరుకు తింటున్నాను 
గతించిన నా గతానికి బైబై చెప్పి 

నవీన పోకడలతో షికారు చేస్తున్నాను 

అంతా చిత్రంగా జరుగుతోందిప్పుడు 

నిన్న ఛీ కొట్టిన మనుషులే - నేడు జై కొడుతున్నారు 
నిన్న దూరం జరిగిన పెద్దలు 

నేడు కడుపున తలపెట్టి కావులిచ్చుకుని పోతున్నరు 
రాళ్ళ విసిరేందుకు చేతులు సరిజేసుకున్నోళ్ళ 
పూలదండలతోటి క్యూలు కడుతున్నారు 
పూరిగుడిసెలో గుడ్డిటీపం వెలుతురు లేని నాకు 
మిళుకు లైట్లతో తళుకు బెళుకులు నింపుతున్నారు 
అత్తర్లు జల్లుతున్నరు - మస్తుగ గొలుస్తున్నరు 
దుబ్బతుత్తుర్లు అంటిచ్చుకోని దుబ్బలల్లెగిరిన నాకు 
పాలరాయి మీద పానుపులు పరుస్తున్నారు 

ఏం చిత్రం జరిగిందో గని 

నన్ను పల్లకిలల్ల ఊరేగిత్తున్నరు 

నన్ను పొగడ్తలతోని ముంచేత్తున్నరు 

కొత్తకొత్త పలకరింపులతోని నిత్యం ఊదరగొడుతున్నరు 
వీళ్ల పరకాయ ప్రవేశం వెనుక, 


ఏమున్నదో నాకు తెల్వదనుకుంటాండ్రు. (డిసెంబర్‌, 2001) 


(రు 


దాస్యం లక్ష్మయ్య 
21 


సన్మానం 
అనునిత్యం 
సన్మానాల కోసం మొగం వాచే 
సరస శ్రేష్టుల సంప్రదాయ ఒడిలో 
పుట్టి పెరిగిన వాతావరణంలో 
నిబిడించుకున్న సంస్కృతికి 
బక్కసారిగా తిలోదకాలివ్వాలంటే 
ఉగ్గుతో రంగరించుకుని త్రాగించిన తత్వం 
ఉన్నపళంగా మారాలంటే 
సెటిలైపోయిన భావానికి 
స్థానభ్రంశమివ్వాలంటే 
అమ్మో - అది సాధ్యమయ్యేనా 
ఇది ఈ గడ్డ మహాత్యమేమో 
అందుకే ఈ ధరిత్రిలో 
మిగిలిఉన్న చరిత్రలో 
నేనూ ఓ పాత్రనవ్వాలని 
ఆశపడుతున్నాను, 
ఆరాటపడుతున్నాను 
అవకాశాల కోసం - ఎదురుచూస్తుంటాను. 


(1985, మే “ప్రసారిక” మాసపత్రిక, వరంగల్లు) 


తండాకు 


22 


ఈ యుద్దం ఎవరి కోసం... 


అగ్రరాజ్యం ఉగ్రముపోయింది 

ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపింది 

విభిన్న నాగరికతల మద్య అవిశ్రాంత పోరు 
రావణకాష్ట్రంలా కాలుతూనే వుంది 

మతోన్మాదుల పైశాచికత్వం 

బుద్ద విగ్రహాల విధ్వంస రచన 

న్యూయార్క్‌ టవర్‌ల వలయత్యృష్ణ 

మాన్యుల్ని - నామాన్యుల్ని మసిబొగ్గులుగా మార్చేస్తోంది 
పవిత్ర రంజాన్‌ మాసం దరిదాపుల్లో 

చాక్‌చారన్‌ కనుమల్లో శవాల గుట్టలు 

ఏ కలుగుల్లోనో నక్కిన మోస్ట్‌ వాంటెడ్‌ పర్షన్‌ 
మతపర భావోద్వేగుల కోసం 

అమాయక ప్రజలు ఆరిపోతున్నారు. 

మాక్స్‌మిలిన్‌ రాబిన్‌స్టీర్‌ ఉరిమిన ఉగ్రవాదం 

అఫ్ల్మాన్‌ కొండల్లో అవతారమెత్తింది 

చాందసవాదుల కాందహార్‌లో 
సొరంగాలు-కొండగుహల్లో సానబట్టింది 
జీవరసాయనాలకు ఆంత్రాక్తీకరించింది 

ఉగ్రవాదానికి ఊపిరిలూది, పెంచి పోషించిన వంచితులపైనే 
గురిచూసి బరిలోకి దింపింది 

అమాంతం కుప్పగూలిన టవర్‌లతో 

అతలాకుతలమైన అమెరికా ఆలస్యంగానైనా కళ్ళు తెరిచింది 
ఏ డెన్‌లోనూ వెదికినా దొరకని లాడెన్‌ కోసం 

రా౭ట లాంచర్లూ, ఎ.కె. తుపాకులూ 

శతఘ్ములు దూసుకకుతున్నాయి 

జనావానాలను మట్టుబెట్టుతున్నాయి 

హిందూ మహాసముద్రం దేహంనిండా 

హోర్డ్‌ఫోర్డ్‌లూ, క్రూయిజర్స్‌ పీటర్జన్‌లూ 

ఎడారి సీమ కంపించేలా 


శ్రీదాన్యం లక్ష్మయ్య 
23 
ఇన్‌ఫినిట్‌ జస్టిస్‌ ఆపరేషన్‌ మృత్ముహేల 
ఇటు అగ్రవాదం ప్రతీకార జ్వాల 
యుద్దం సిగ్నల్‌ యిచ్చిన బుష్‌ క్షేమం 
అటు ఉగ్రవాదం - చాందసగోల 
జహద్‌ ప్రకటించిన లాడెన్‌ కామమే. 
మధ్యన నలుగుతున్నదెవరు ? మాడి మసౌతున్నదెవరు ? 
ఫిదాయీలు ఫిరంగులైతేనేం 
తల్లిని, చెల్లిని, ఆలిని, పిల్లల్ని పోగొట్టుకుంటున్నదెవరు ? 
చెట్టుకొకరు సుట్టకొకరుగా చెల్లాచెదురవుతున్నవెవరు ? 
శరణార్టులుగా వలసపోతున్నదెవరు ? 
మానవ తప్పిదాలు, మరణాలకు హేతువులవుతున్నాయి 
మజారే షరీఫ్‌ మారణహోమం సాక్రిగా 
చకూర్‌ కరీజ్‌ వాతబడింది. 
బద్రాంపై క్షిపణిదాడులు, ఖోరంలో పౌరుల మృతి 
హెరాట్‌లో క్షతగాత్రుల హాహాకారాలు 
మాసిపోని మచ్చలా మానవజాతి చరిత్ర 
రక్తపంకిలం కావలసిందేనా ? 
నరహంతకులే యుద్దవీరులుగా 
నవీన నాగరికతలో చలామణి కావలసిందేనా ? 
కాల్హుల కాసారంలో మునిగి 
అనంతప్రాణులు అలమటించాల్లిందేనా (a 
కమ్ముకుంటున్న ప్రమాదకర కాలుష్య మేఘాల సాక్షిగా 
ప్రతీకారం తప్ప ఫలితం తేలని పటాటోపం సాక్షిగా 
గురితప్పతున్న బాంబుల సాక్షిగా 
ఘోరకలికి కకావికలవుతూ 
ప్రచండమైన ప్రళయాగ్ని జ్వాలలకు 
బలవుతున్న ప్రాణుల సాక్షిగా 
ఈ యుధ్ధం ఎవరి కోనం ? 
కొండను తవ్వినా ఎలకను పట్టలేని ఈ ఊ-చకోతలు 
థ్‌ లక్ష్మ సాధన కోసం ? (నవంబర్‌, 2001) 


తండ్లాట 
24+ 


అస్తత్వం కోసం... 
నీవెన్ని గుసగుసలు చేసినా 
మా రుసరుసల్లి చల్లార్ద లేవు 
నిజాలు వెల్లువెత్తితే - నీకు భయం 
కలం - కలకలం సృష్టించడానికి కాదని తెలిసీ 
కలాలతో సావాసం చేస్తూ 
ఊహల గీతాల్ని ఊదరగొడతావ్‌ 
నీ గీతం 
భావగర్శితమేననీ తెలుసు 
నిన్నటిదాకా నీకు తోడున్న స్వరాలు 
సంకెళ్ళు తెంచుకొని 
నేడు గళం విప్పితే 
గిరిగీసుకున్న సరిహద్దుల వెంబడి 
గిరికీలు కొట్టడంతోనే నీవు సరి 
అనుకున్నది సాధించేందుకు 
వేదికలు - వాదాలు మాకవసరం లేదు 
కవాతుల చరితేవద్దు 
మాకున్న బక్క సంకల్పం చాలు 
దశాబ్దాల వెనుకబాటుతనం 
మా కళ్ళముందే కదలాడుతుంటే 
నోటికాడి బుక్క కొల్లగొట్టబడుతోంటే 
ఉపాధి అవకాశాలు అపహాస్యం చేస్తుంటే 


(a, 


ధాన్యం లక్ష్క్యయ్య 
25 


గందరగోళం చేస్తూ 

అసలెందుకు తిప్పలు పడతావ్‌ 

కోతల వాగ్లానాలు - రోతల పథకాలు 
జనం చెవుల్లో జోరీగలవుతున్నా 
వెలుగుకోసం దూకి కరాలు చాస్తున్నారు 
కదనానికి కదలుతున్నారు 

నిఖార్థెన తేజంతో 

మునుముందుకు సాగుతున్నారు 

మా సొత్తు - మా హక్కు కావాలంటూ 
శంఖారావం పూరిస్తున్నారు 

మా ఏలుబడి మాకే కావాలని 

మా నీళ్ళు మాకే దక్కాలని 

మా కష్టం మేమే పొందాలని 

మా బనరులు మాకే చెందాలని 

మా కొలువులు మాకే చిక్కాలని 

మా గళాలు ఘోషిస్తున్నాయి 

ఆంధ్రా పెత్తందార్ల అజమాయిషీకి 
వలసపాలనకు సాక్ష్యం మేము 

నిలువు దోపిడీకి గుర్తులం మేము 
వివక్షబారిన చిక్కిన శిధిలాలం మేము 
మా భాషల మన్నుపడింది 

మా నాహిత్యం గంగల కలిసింది 

మా సంస్కృతి మసిబట్టుతోంది 
అధికారం కోసం మీ ఆరాటం 


అస్తిత్వం కోసం మా పోరాటం. (అక్టోబర్‌, 2001) 


తండ్లాట 


26 


నవల ఉసురుగొట్టిందో 


గాచారం గాకపోతే 

వానికి వీనికి కొట్లాట బుడుతే 

నడిమిట్ల మనకెందుకీ ఉరుకుడు 
లగాయించుకోనిత్తేంబాయె 

వానికెవలగోన తగిలిందో 

ఎవలెవళ్ళ ఉసురుగొట్టిందో 

యియ్య్మాల వాడు 

రుసరునలతోటి బుష్‌’ బుస గొడుతాండని 
మనమెందుకు దగ్గరికి పోవుడు 
మొగులునంటుకున్న రెండు ముద్దెల్ని 
గడ్డపోల్లచ్చి గసుక్కున గుద్దితే 
భూమ్మ్‌దపడి బుగ్గిపాలయిందని 

వాడు లబ్ఞలల్బ మొత్తుకుంటూంటే-మొత్తుకోనియ్యి 
వాని గోస వాడు పడనియ్యండ్రి 


జెప్పుతానగద వాని కెవ్వల ఉసురు తగిలిందోనని 


అీదొన్యం లక్ష్రయ్య 
ద? 


ఎందరు పత్తా రైతన్నల భార్యల పుస్తెలు తెగిపడ్డ ఉసురుకొట్టిందో 
సట్టాల పేరుజెప్పి పొగ గొట్టాలు మూయించి 
కార్జానలచేసి కష్టపడేటోల్లను 
బిర్రబిర్ర నడిబజాట్ల కిసిరేత్తే 
తిండి, తిప్పలు లేక అరిగోసపడుతున్న 
ఏ లేబరు కుటుంబాల గోస తగిలిందో... 
కోటి కొలువులు చెర్లబడ 
ఉన్నయి ఊడగొడ్తాంటే, 
చదువులు సట్టుబండలయి, సగంచచ్చి బతికున్న పట్టారాయుళ్ళ 
కన్నోళ్టను సాకలేక, బతుకు దినదినగండంగా గడుపుతున్న 
కొలువులు లేని పొల్లగాండ్ల ఉనురే తగిలిందో 
మనిషికి మనిషికి నడుమ నల్లటి పిలుపుల సావగొట్టి 
మనసులు దూరంచేసి, మాయచేసి 
పాతను రోతను చేసి, పరాయీకరింపజేసి 
మనుషుల మద్దెన దూరంజేసినందుకు 
ఏ మనసుల గోస తగిలిందో 
చిటికెనేలు మోద చక్రం తిప్పకుంట 
డాలరు చిప్పతోటి కప్పగంతులాడిచ్చి 
. చుప్పనాతి పెద్దరికం దర్జాగా ఎలగబెట్టి 
రూపాయి బిళ్ళను రాకి రాకి 
కొసకు బుత్తెమంత ఇడిసిపెట్టి 
తన్నుకుని సావండ్రని తక్కెట్లను జల్లగొట్టె 
సల్లంగ జారుకునే 'తెల్లమిద్దె'రాయుళ్లకు 
తఖిలీపులు వత్తేంది... సగం మునిగిపోతేంది. 
(అక్టోబర్‌, 2001) 


తండ్లాట 


28 


తొన్వ జూసు క్రో కా. 
మేం తలునుకుంటే 
మీకంటే మాదండిగనే మాట్లాడుతం 
మాకు శానిరాదుగని నక్కటి బాషేమాటి 
దాచుకోవడం మా తెలంగానాల లేదు 
దోచుకోవడం తెల్వనే తెల్వది 
గలగలనే మాట్లాడుతం 
కలిసుకున్నకాడ, ముళ్చటాడుకునేకాడ, చర్చ చేసినకాడ 
భుల్లం ఖుల్లగ చెప్పుకుంటం 
స్వార్ధం తొందిసూడటి 
కడుపుల కల్మశముండటది 
బంతిల పరపక్షం అన్సలుకుండది 
చెప్పాలనుకున్న దాన్ని సూటిగనే జెప్పతం 
ఎవ్వలకు తలగాల్నో - ఎక్కడ తగులాన్నో 
గక్కడనే తగిలెటట్టుజేత్తం 
మా నాల్మలు తాటిమట్టలుగావు 


శ్రీదాస్యం లక్ష్మయ్య 
29 
మనుషుల్లెక్క మసలుతం 
మనసుపెట్టి మాట్లాడుతం 
కడుపుల తలపెట్టి కావలిచ్చుకుంటం 
అందరినీ నమ్ముతం - నమ్మినోల్లకు పాణమిత్తం 
నమ్మిచ్చి బొండిగ్లోశెటోల్లను నరికి పోగులుబెడ్తం 
రీతిగ మెసులతం - నీతిని తలుత్తం 
పపంచకాన్ని పట్టించుకోం - పాతను రోతజెయ్యం 
మా బతుకులు గూల్ళినోల్లను 
మా గోసబుచ్చకున్నోల్లను 
అన్సలుకే ఇడిసిపెట్టం 
మాది ద్రోహబుద్ది కానేకాదు 
అసోంటిది మాకు రానేరాదు 
మాకెవ్వల సొమ్ము అక్కర్లేదు 
మాయి మాకు దక్కుతేసాలు 
మా ఆరాటంల అలజడి ఉన్నది 
అన్నాలమైపోయిన మొత్తుకోలున్నది 
బొండిగ నిండా బాదలున్నయి 
నడిమిట్ల పెత్తనం దారికిచ్చకోని చెలాయిచ్చెటోల్లకాడ 
అణిగి మణిగి పడ్డదిసాలు 
మాకు సోయి లేదనుకోకుంతడ్రి 
గంగిగోవులనుకోకుండ్రి 
అనుభవాలు మాకు అన్ని నేర్చినయి 
లొల్లిని షురువు జేత్తానం 
తొవ్వ జూసుకోండ్రి 
తోక ముడుసుకోండ్రి. 


“వందేమాతరం” వారపత్రిక జనవరి 28-ఫిబ్రవరి 4, 2002లో ప్రచురితం, 


తండ్లాట 
30” 


సంపుడు పంజం 
గలగల పారిన గోదారెంబడి 
కన్నతల్లి లెక్క పల్లెలను నమ్ముకున్నం 
ఏరెంబడి బావులేసి పంటలు పండిచ్చుకున్నం 
బట్టకు పొట్టకు గాసం దండిగ జరిపిచ్చుకున్నం 
ఆలుబిడ్డలతోని సల్లంగనే ఎల్లదీిసుకున్నం 
ఎకరాలను సాగుజేసి ఎవునాయం నడిపినం 
పళ్ళని పొలాల నడుమ బతుకులెల్లదిసినం 
ఎవల కన్నుపడ్డదో-ఎవల దిష్టి తగిలిందో 
మా పల్లెల కతలు ఖతమైనయి 
చిన్నంగ ఎతలు షురువ్రనయి 
కార్జానాలత్మానయని గానాని౪ ఎసరు పడ్డది 
ఒక్కొక్కటి ఒలునుకుని పోవడానికి 
కంపెనీల మాద కంపెనీలల్చినయి 
కార్డానాలత్తానయంటే మంచిదేగద అనుకున్నం 
పొలాల పనుల్లేకుంటే - కంపెనీ కొలువులత్తయనుకున్నం 
బట్టకు పొట్టకు బాగుంటుందని బాగ సంబరపడ్డాం 
బరువుల కంపెని కింద - ఎలుగుల కంపెని కింద 
బొగ్గు బొందల కింద - కోటర్గుల కింద 
అకరాలతెకరఠరాలు ఎవుసం భూములు 
అగ్గువసగ్గువకే అర్రాసు పాడేసుకున్నం 
ఊల్లకు ఊల్లైి మాయమయినయి 
మసి బూసిండ్రు, మాయ చేసిండ్రు 
మా గుడిసెల్ని పీకిండ్రు, కనీలు పాతిండ్రు 
సక్కటి నల్లటి బాటలేసుకున్నరు 
రంగుల కార్లల్ల రయ్యిరయ్యిమనుకుంటల ఛ్చిండ్రు 
రాత మార్చిండ్రు - రందిల పడేసిండ్రు 
భూములు పోయినోల్లకు కొలువులిత్తమని 


శ్రీదొన్యం లక్ష్రయ్య 
31 

లొల్లిజయ్యకుంట కథలుజెప్పిండ్రు 
చదువుకున్నోల్లకే పెద్ద కొలువులని 
చావు కబుర్లు నల్లంగజెప్పిండ్రు 
పెద్ద కొలువులన్ని కళ్లముంగట్నె 
ఎక్కడోల్లొ అచ్చి గద్దల్లెక్క తన్నుకుపోయిండ్రు 
భూములు పోయినోల్లకు ఊరటజెప్పిండ్రు 
సెప్రాసి నౌకర్లు మా కోసం దాసిపెట్టిండ్రుట 
గులాముగిరి చేయటానికి, సలాములు కొట్టడానికి 
వాళ్ళకు కుర్చలేసి, కాపీలు తెచ్చియ్యటానికి 
మాకు మంచి కొలువులే దాచిపెట్టిండ్రు 
ఉద్యోగాలకి కత్తిబెట్టిండ్రు 
మిగిలిన భూమిలనన్న ఎవుసం చేద్దామంటే 
బుందుకు పనికిరాకుండా పోయినయి 
ఊఈఊటబాయి మోటబావుల జాగల 
గొట్టాలేసి నీళ్ళన్ని గుంజిరి 
గోదాట్ల నీళ్లన్ని మోటర్లేసి లాగిరి 
పొలంల దుమ్మురేగి నెర్రలు నిక్కబొడిపిచ్చిరి 
లఛళ్ళల భూమిని దమ్మిడి ధర రాకుండజేసిరి 
ఉన్నదమ్ముకుని పోయేటట్లు ఉపకారం చేసిరి 
గోతికాడి నక్కల్లెక్క మా బతుక్కి ఎసరు పెట్టిరి 
నిలువ నీడలేక అరిగోసల పడేసిరి 
మమ్మల్ని మేం గాకుండ చేసిరి 
చర్ల నీళ్ళపోయి చెరువెన్మ పడిపోయినయి 
అగ్గసోంటి బతుకు బుగ్దిపాలయినది ! 
బోధి చెట్టక్కర లేకుంటనే, 
బోలెడు కట్టాల కింద గానమొచ్చింది 
అన్నాలమైపోయిన యాదితోటి 
భూమి జాగలుపోయిన దుఃఖంతోటి. 


తండ్తాటు 


32 


తొల్ప లా కు! 


మల్లమాగచ్చింది ఉగాది పండుగ 

రాకేంజేత్తది మరి, 

నెలకొక్కమల్య కాయితాల్సిప్పి 

యాటకొక్కసారి కాలెండరు మార్జినంక 

మల్లమల్లత్తనే ఉంటది 

కాలంజెయ్యకున్నా - అన్ని కలిసి రాకున్నా 

యాపపూత పుయ్యకున్నా - మామిడి పిందెలెయ్యకున్నా 
కొత్త కుండల్లేసే కుమ్మరన్న బతుకు చితికినా 

పండుగ పండగనే బాంచెన్‌ 

ఎంతో పట్టుకచ్చినట్లు - ఏందో ఒరుగబెట్టినట్లు 
మాదండిగ ముంగటికచ్చేత్తది 

దున్నేటోల్లు దున్తనే ఉండె - గింజలేత్తనే ఉండే 
నీరసమచ్చెదాక నీల్లుగడ్తనే ఉండే 

కలుపు తీయిత్తనే ఉండె - పిండి సల్లనే ఉండె 
మందులకరగ్ద్గి తలుగుతనే ఉండె - మందు తెచ్చినోడు ధరలకు 
మందు గొట్టిటోడు ఘాటుకు - సతమతమై పోతనె ఉండె 
పురుగు మిగులుతనే ఉండె - తాలు పెరుగుతనే ఉండె 
అప్పల జాగల అప్పలేనాయె - అమ్మేకాడ అడవేనాయె 
అల్లుడు రాలేదని అమాసాగుతాది 

అప్పలు తీరలేదని పండుగాగుతాది 

తెల్ల బంగారం సల్లగుండ - నిండముంచవట్టి 
సీడమ్మినోడు మిద్దెలుకట్టవట్టె 

సీడుబెట్టినోడు చిక్కిపోవట్టె 

పచ్చ పురుగుకేమో సావన్న రాదాయె 

అవాంటు పాడుగాను మార్కెట్ల దొరుకదాయె. 


శీ దాన్యం లక్ష్మయ్య 
33 


ఎన్కటి రోజులు 


ఎనసోంటి కాలమచ్చింది - ఎసోంటి రోజులఛ్చినయి 
'మనంి అన్నమాట మాయమయిపోయింటది 
'నేను-నాది' అనేదే లోకమయితాంది 

ఎవని బతుకు వానిదే - ఎవల లోకం వాళ్లదే 
పపంచీకరణ అచ్చిందట 

పపంచకమంతా చిన్న పల్లెకిందనే లెక్కంట 
పపంచకంల ఎక్కడేం జరుగుతానదో 

చనంల తెలుత్తందో లేదోగని 

పక్కనున్న ఊల్లె ఏం జరుగుతాందోగూడ 
పట్టంచుకునేటోడు లేకుంట పోయిన కాలం 
కాలం మారుతుందో లేదో తెల్వటి 

మనుషులే మారుత్తాండ్రో తెల్తలేదు 

మనిషికి మనిషయితే దూరమయితాండ్రు 
మనిషిల నుంచి మనుసు సుత దూరమయితాంది 
కన్న ఊరిని, కని పెంచినోల్లను 

కాదని పొయ్యే కాలమచ్చ్చి పాడువడింది 

కడుపుల పుట్టినోల్లకు కన్లోల్లె బారమయితాండ్రు 
కట్టుకున్తోడికి ఆలె బరువయితాంది 

పువ్వు తొడుగాల్సిన మొగ్గసోంటి జీవితాలు 
రాలిపోయే పండుటాకుల్లెక్క తయారయితానయి 
కడుపుకోతలు సమజయిత లేవంటే 

వక్కడ వక్కడ నవ్వేటోల్లున్న కాలం 

కంటికి రెప్పల్లై చూసుకోవాల్సినోల్లు 

కాటికి పంపేటందుకే తయారయితాండ్రు 
అన్నాలం పాడుగాను మాదండి కాలం 
అన్నంబెట్టెటోల్లకే సున్నంబెట్టి కాలం 

అణిగిమణిగి ఉన్లోల్లనె అణగదొక్కే కాలం 
నోరున్న్లోడిదే ఊరయిన కాలం - గుత్స ఉన్నోనిదే బర్రె అయిన కాలం. 


తండ్లాట 


34 


కరువు 


చకోర తల్లి అరచి అరచి 

ఏనాడో మట్టిలో కలిసిపోయింది 

డొక్కలు తేలిన గొడ్లను చూసి 

కటికోని కళ్ళ సల్లబడ్డయి 

నెర్రబారిన నేల నోరు తెరిచింది 

సుక్క బొట్టుకోసం 

ఆశగా ఆకాశంవైపు చూత్తాంది 

ఎండు గడ్డి భగ్గున మండిపోతాంది 
పచ్చగడ్డి పత్తా లేకుంటనే పోయింది 
మానవ కళేబరాల కోసం 

జీవఛ్రవాలై మిగిలిఉన్న కొన ఊపిరుల కోసం 
పీతిరి గద్దలు పీక్కుతినేటందుకు 

రెక్కలు వదిట్టి కలియజూస్తున్నాయి 
అవురావురుమంటూ ఎదురుచూస్తున్నాయి 


సహనం చచ్చి అరుస్తున్నాయి. 
ఆవి య 


శ్రీదాన్యం లక్ష్రృయ్య 
35 


నుళ్ళీ మొదటికి 


ఐడుపులూ పెడబొబ్బలు ఎందరికద్ధం అ్హముతయ్‌ 
రికామెరుగని ఘడియకు మల్లే చికాకు కలిగిస్తుంటది 
కనురెప్పల చప్పడుకే 'కలికాస్తా కరిగిపోతే 

సాగిపోయే కాడిని సాగనంపే తీరంలో 

నిశ్శబ్దానికి నీరసమొచ్చి కూనిరాగాలు తీస్తుంటే 
జడుపులో జనం పొలికేకలు పెడుతూ 

హాహాకారాలు చేస్తున్నారు. 

కెరటాల హోరును మరచిన కడలిసైతం 

పశ్చిమాద్రిని ప్రశాంతంగా పలకరిస్తున్నది 


ఉరిమే మేఘాలన్న వెర్రితలలేసుకొని చూస్తూ ఉంటే 


(es 


పంచపటం పరిభ్రమిస్తూ పల్టీలు కొడుతూన్నది 


తండ్రా౭టు 


36 


జలపాతాలు జయ్‌ మంటూ సరనరీతాలు సాగిస్తున్నాయి 
నిర్వీర్యుడి దర్భంలా నిజం తెల్లమొఖమేసుకొని 

నిస్తేజంగా, నిశ్చలంగా చూస్తున్నది 

సామాన్యుడి సంసారంలా - చలన మెరుగని చక్రాల్లా 
బతుకు బండి భారంగా సాగుతోన్నది 

నిర్దేశించని నిస్తేజితుడిలా - కాలం చుట్టూ గస్తీ తిరుగుతుంటే 
కూస్తరు లేని మేళంలా “వాయింపు నడుస్తూనే ఉంది 
లక్ష్యంలేని కిరణాల్లా, గమ్మంలేని నావలా 

గతి తప్పిన అపస్వరాలు గతమై నిలుచుంటున్నది 
ఊహించని భవితవ్యం - ఊరిస్తూ - ఉడికిస్తూ 

కనబడ్డ కళేబరాల్ని అదే పనిగా ఉతికేస్తున్నది 

మోక్షం దొరకని యాత్రికునిలా మళ్లి మొదటికే వస్తుంటే 
వాతబడ్డ కోతుల్లాగా ఎగిరి గంతులేస్తున్నారు 

అర్థంకాని అయోమయంలో అనునిత్యం నర్తిస్తూ 

చెట్టుకొక కొమ్మలా నిలువలేక ఊగుతూ 

సంకీర్ణ మార్గంలో వైరాగ్యం కనిపిస్తుంటే 

లేచిపోయిన జంట లేపిన 'గుసగుసిలే మిగులుతుంటాయి 


వాసనివ్వని పువ్వులాగా వ్యర్ధమే మరి కనబడుతుంటది. 


(వర్ధమాన రచయితల మహాసభల ప్రత్యేక సంచిక “ఉదయకిరణాలు” జూన్‌, 1987) 


శ్రీదాన్యం లక్ష్మయ్య 
3/7 


దళితులెన్వరు... క్ట 


పతితులెవ్వరు ? భ్రష్టులెవ్వరు 
తరచి చూడగ దళితులెవ్వరు ? 
బతుకు బడిలో గతులు నేర్వక 
చితికిపోయిన జీవులెవ్వరు ? 


రేయిపవలు రెక్కలార్భి 
చెమట చుక్కలు నేలరాల్సి 
పూటపూటకు ఒడలువంచిన 
ఘర్మజీవుల ఖర్మమారని 
వంచితుల్‌ దళితులంటా 
విగత జీవుల చరితులంటా 


ఇంటిలోని సంటికూనను 
కాటికేగే పండు మునలిని 
సాకలేని చేవలేని 
నినృహాయపు ఊపిరులతో 
చావలేక - బతకలేక 
పూటపూటకు చచ్చిబతికే 
సగటు జీవులే దళతులంటా 


నేల తల్లిని నమ్ముకుంటూ 

పాడిపంటగు ఎంచుకుంటూ 

పురుగుమందుల పీడనలతో 

కరువు కాటక రోదనలతో . 

ఆరుగాలం నాగుచేసి 

చేతికొచ్చాన పంటజూసి 

గావుకేకను మర్చిపోయి 

హలికుడే ఓ దళితుడంటా 

రాతమారని చరితుడంటా. (జనవరి, 2001) 


38 


తండ్లాట 


సందర్భం 


నేను అలల ప్రవాహం నడుమ లేను 

నా సీమలో అలల పుట్టుకకు అనువైన జలదులేవి ? జలధారలెేవి ? 
నేను పచ్చటి పంట పొలాల మధ్య లేను 

నిట్టనిలువునా చీలి నెర్రలు బారిన నేల మధ్యన నా ఉనికి 
ఘనకీర్తి కలిగిన గతం నాకు తెలీదు 

మెట్టప్రాంతంలో మట్టిబతుకైన వర్తమానం తప్ప 

నాకంటూ మిగిలిందేది లేనప్పుడు 

నేను సందర్దాన్ని ఘోషించక ఏం చేస్తాను 

నా కలలకు సంకెల్లు లేవు, అప్పడప్పుడు 

ఊరేదింపుల నేపథ్యంతో నా తల్లిని ఊరడింపజేస్తుంటాను 
అవసరం లేని చెత్తను విసర్జించుకుంటూ 

మట్టిపాత్రలను సైతం కళాఖండాలుగా మలచుకుంటాను 
మనిషితనంతో పెనవేసుకుపోయిన మాంసపుతిత్తిని 
మానవ్‌ యతతో రంగరించుకుంటాను 

ఇనుప బూట్ల తాకిడితో అల్లకల్లోలమై 

తల్లడిల్లిన పల్లెగుండెల్లో 

నిదానించిన ఏఓదార్హుల సుమాలు పూయించి 
ఆత్మవిశ్వాసపు బతుకమ్మలను అందంగా పేర్షుతాను 

నా నరనరాన నర్తించేవి స్టానికతా అస్టిత్వాలు 

మజ్జల నడుమ స్రవించేది ఆ ఊపిరులే 

సరళీకృత విధానాలు నా జఒంటికేడ సరిపోతాయి 

అసలే వెనుకబడ్డ నన్ను మరింత వెనక్కి నెట్టేయడానికి తప్ట 
సమిష్టిని పెకలించిన విధానాలు నాకెందుకు 

వ్యష్టితో ఏడడుగులు నడవడమని దిగులెందుకు 
పిడుగుపాటుతో పీకల లోతుకు నను కూల్లినా 

నను నిట్టనిలువునా చల్లినా - మరణం నాకెక్కడిది 

నా అస్తిత్వానికి అదృ్భశ్యయోగమెక్కడిది 

అనివార్యం నా సొంతం చేసుకొని 

మలి సంధ్య ఆవలిమాటున 

మళ్లీ వెలుగురేఖనై వికసించనూ.... (ఫిబ్రవరి, 2002) 





ఆనవాళ్ళు 


మనస్సులో ఆలోచన తళుక్కుమన్నప్పడు 
భావం భళ్ళున కక్కేస్తుంది 
ఏకాంతంలో గడిపే ఒంటరి క్షణాలు 
యుగాలుగా సాగుతుంటాయి 
గమనాన్ని పెంచి గుండె చప్పల్లు 
నిశ్శబ్దాన్ని చీలుస్తూ పలకరిస్తుంటాయి 
గుక్క తిప్పకోలేని వేదనాభరిత సుడులు 
గాయాలై గుర్తు చేస్తుంటాయి 
అల్లుకున్న సాలెగూడులాంటి సమస్యలు 
జోరీగల్లా రొదపెడుతుంటాయి 
ముసురుకున్న చీకట్లలాంటి ఆంక్షల మేఘాలు 
వెచ్చటి కన్నీటినీ వర్షిస్తుంటాయి 
పాతరేసిన జ్ఞాపకాల మడతను 
బయటకు తీను బూజు దులిపేస్తుంది 
జవ చచ్చిన ఎముకల గూడులా 
ఆనవాల్లే మిగులు తుంటాయి. 

(మార్చి, : 


తండ్ష్డాట 


40 


చిరునవ్వుల బెరాలు 


అవస్థలే అనుమతించాయో 

వ్యవస్తనే విక్రయాలకు వత్తాసు చెబుతుందోగాని 
అమ్మతనం - ఆడతనం అంగడి నరుకై పోతున్నది 
నిన్న రెక్కలు విప్పని రెమ్మ 

నేడు పాలుమానని పసికందుల ప్రాణాలు 

పసిడి బేరాలై పోతున్నాయి 

మాతృత్వపు మాధుర్యాలు పంచుతూ 

ఒడిలో లాలించే అమ్మలే 

తక్కెడలో వస్తువుగా 

మార్మట్టుకు చిరునవ్వులని తరలిస్తున్నారు 
లాలనలే బేరాలవుతున్నాయి 

పాలనలే పరాయీకరించబడుతున్నాయి 
వెంటాడే పేదరికం 

కన్న మమకారాన్ని సైతం కాటేస్తున్నది 

దత్తత ఏజన్టీల దళారితనం ముందు 

దాసోహం అంటున్నది 

కట్టుబాట్ల కర్కశ ముడులు 

పైశాచిక లైంగిక సుడులు 


ఆకాశంలో సగాన్ని - అణచివేస్తూనే ఉంది. (ఆగష్టు, 2001) 


శ్రీదాన్యం లక్ష్మయ్య 
41 


నా భాష 
అంతా కృతక భాష - వెగటు పుట్టించే ప్రకటనలు 
పరాయి భాషపై మోజు - మాసిపోని మమకారం - 
స్వభాషపై స్వాభిమానంలేని ఆత్మవంచనా సద్యృశ్యాలు 
క్షమార్హం కాని పట్టింపులేని ధోరణి 
పెన్‌-పెన్చిల్‌, టీ-కాఫీ, బుక్‌-పేపర్‌ 
ఇదే నా భాష - నాది కాని నా భాష 
నా నోట్లో నానుతున్న భాష 
తెరలు తెరలుగా పొంగిపొరలుతున్న భాష 
తెలుగేయుల చేతుల్లోనే పరాభవించబడుతున్న నా మాత్యభాష 
ఆత్మాభిమాన రాహిత్యంలో నా తెలుగు 
కడదాకా మనగలిదేనా 
సాహిత్యోద్యమాలు - సాంస్కృతికోద్యమాలు 
నా తెలుగును రక్షించేనా - ఉనికినైనా మిగిల్దేనా 
అంతర్జాతీయ వలసలు - అంతర్గత వలసలు 
నా భాషను మసిబట్టచ్చినయి 
బడాకోరు పెద్దమనుషులు బల్సీటికి రుద్దిన భాష 
నా భాష జాగలజేరి నాతోటి కలిసింది 
నా నోట్లోకొచ్చి నకరాలు జేత్తాంది 
నన్ను వేషాలేయిత్తాంది - పరాయోన్ని జేత్తాంది 
పరాయి భాషనే వలికిత్తాంది - గదేనా భాషగ మరిపిత్తాంది 
ముడితే మాసిపోయే భాష కాదు నాది 
ఊకనే మరిచిపోయేది కాదు 
జరంత మననుపెడితే జలజలారాలే భాష 
గలగల పలికే స్వరాలతో - ఊట చెలిమెలాంటి పదాలతో 


భాషలల్లకెల్ల తియ్యటి భాష నాది. (డిసెంబర్‌, 2001) 


తండ్లాట 


42 


టి.వి. డబ్బ 


తాదూర సందు లేదు మెడకో డోలన్నట్లు 
ఇంట్ల లొల్లి కడ్దితలుగ 

ఒక పట్టువట్టి టి.వి. డబ్బ కొనిపెచ్చిండ్రు 
టినిల్లు పాతరవెట్ట 

ఇంట్ల ఏమంట అడుగుపెట్టిందో 

ఇల్లంత ఆగమ్రుపోయింది 
కొబ్బరికాయగొట్టి సుచ్చానుజేసిన కాన్నించి 
ఇంటిల్లిరాజులు పండుగజేసుకుంటుండ్రు 
పగలు గదే - రాత్రి గదే 

తిండితిప్పలు దాని ముందట్నె 
పక్కలుగూడ దాని పక్కనే 

కండ్లు దానికే అతుకు పెట్టుకుంటుండ్రు 
పొల్లగాండ్లు సదువు అటుకులెక్కించిండ్రు 
టి.వి. డబ్బ కాలు పెట్టనకాన్నించి 

పనులు పాతరపడ్తానయి 

సదువులు సట్టుబండలైనయి 

ముచ్చట్లు కరువ్రతానయి 

మనసుపెట్టి మాట్లాడుడు ఖతం 
బకల్లొకలు తెల్బకోవాలనే జాసుండదు 
ఏడ్డుగొట్టు సీరియల్లు ఎగబడి సూనుడు 
ఎకిలి చేష్టల గెంతులాటలు సుత 

చానల్లు తిప్పుడు కాలం గడుపుడు 

అబ్బో పిచ్చెక్కిపోతోంది 

బాంబు కొనుక్కున్నంత పనయితాంది 
నడింట్ల దాచుకున్నట్లు భయమయితాంటది. (ఫిబ్రవరి, 2002) 


శ్రీదాన్యం లక్ష్మయ్య 
43 


బద్దలైన బంగారు కలలు 


వాన రాకడ - వ్రాణం పోకడ 

ఆ ప్రాంతానికి ఓ బ్రహ్మపదార్దం 
నిట్టనిలువునా నెర్రలు బారిన పొలాల 
దూప తిర నోరు తెరువని బోరు 
దున్నాక్క వయసున్న పసిబాలుడి 
పచ్చటి జీవితాన్ని ఫలహారం చేసింది 
దాహార్తిని తిర్చే గొట్టపు బావి 


నా లం 


ర్‌ 


లి 


గ్‌ 


పచ్చి నెత్తురు బలి తీసుకుంది 

అన్నం పున్నెం - మాయా మర్మం 
పసితనపు అమాయకత్వం 

ఆడే పాడే కలల వయనుని 

కటిక చీకటిలో బంటిచేసి 

బంగారు కలల్ని బద్దలు కొట్టింది 
మృృత్సువిహంగం సొరంగ మార్దంజొచ్చి 
అవసరాలకు అక్కరకు రాలేదన్న అసహాయతతో 
తలవంచిన బోరు నోరు తెరిపించింది 
కన్షవాళ్ళ కడుపు తీపిని 

సోపతిగాళ్ల ఎదురుచూపుని 
అఆహ్మాయతల పలకరింపుల్ని 
ఇంజనీరుల ముందు చూపుల్ని 

అమ్మా, అన్న ఆఖరి పిలుపుల్ని 
వికటాట్టహాసపు మృ్యత్స్యువ్‌చిక 
దారిమభ్రించుకు పోయింది 
బలవన్మరణానికి దారి చూపింది. 


(మహబూబ్‌నగర్‌ జిల్లా కోస్గి మండలం నాచారం శివార్లలో బోరుబావిలో 
తుదిశ్వాస విడిచిన రామచంద్రయ్యకు కన్నీటితో... ఫిబ్రవరి, 2002) 


తండ్లాట 


44 


అలల 
పతకం చిన్నదైతేనేం 
ప్రతిష్టను పెంచెయ్యడానికి 
విజయదర్ధం వెలిగించడానికి 


పై చేయిగ నిలబెట్టడానికి 


విత్తనం - చిన్నదైతేనేం 

నేల పొరల్లో చొరబడటానికి 
నింగికెగసి నిలబడడానికి 
మహావ్యక్షంగా విస్తరించడానికి 


అద్దం - ముక్కలైతేనేం 
ప్రతిబింబం చూపించడానికి 


తన గుణాన్ని బలికించచడానికి 


విషం - ఒక్క చుక్కెతేనేం 
కొన ఊపిరి కొరికెయ్యడానికి 
మగత జీవిగ మిగిలించడానికి 


పోరాటం - క్షణికమైతేనేం 

సైనికుడై నిలబడడానికి 

వీరునిగా మరణించడానికి 

దేశాన్ని రక్షించడానికి. (జనవరి, 2002) 


